[( రామభక్తి కీర్తనలు ] 





రచన; 


పె. దుర్గారావు, యం; ఓ,యల్‌ = | 


దుందుభి నామ సంవత్సరము 
శరదృతువు _ ఆశ యుజము 


సర్వస్వామ్యుములు (ోంథక ర్తవి. 


మూల్యము వ్‌ 


నాలుగు రూపాయలు, 


“ఈ వెంఠటర త్న” వజయవాడ_€ 





(వతులకు ; 

పి. దుర్తా రావు, యం,టీ.యల్‌ ., 
చెరుకుపల్లి పోను 

(వయ్యా న శేకల్‌, నల్లగొండ జిల్లాం 





శ్రీ రామభక్తి పరవళుడై 
మధుర పదాలతో, మంజుల నాదాలతో 
తెలుగుతల్లికి 
ఎన లేని కోభలను సమకూర్చిన, 
(౧ త్యాగరాజ స్వామికి 
కోటి కోటి వుష్పాంజలులతోం 


వినయ్‌ వార్యవఃు 


ఈ పుస్తకము నందలి గీతములు శ్రీరామ భకితో్‌ 
గాడీసవి, నేను నాదవిద్యలో గాని న లన "వీ 
జణుడను గాను. సామాన్యుడను, 


కొన్ని దినవుల [కిందట నూటు త్యాగరాజు కీర్తన 
లున్న వుస్తకము నాకు లభించినది. నాకు గానవ్‌వ్యలో 
వమ్మాతము పరిచయము లేపన్నను శ్రీ రామచం దునియందు 
నాకుగల భకి శ్రీ త్యాగ రాజునియందుగల అభిమానము. 
ఆ వుస్తకము నాకు నిత్య పారాయణ (గంథముగా మారినది. 
ఆవుస్త "సకమున ౦వలి పాటలు న్వయముగా పాడుకొన జొచ్చి 
తిసి, కోన్ని కొన్ని కీ ర్రనలను కంఠస్థములుగ కూడ జేసితిని. 

రాగ తాళ లయజ్ఞానములు న్నన్కునంగీత సరస్వతి 
యను (హాము లేకున్నను నాకున్న స్వల్ప సాహితీ పరి 
చయముచ్వార రామభక్తి పూర్వకముగ కొన్ని కీర్త నలు 
రచియింప బూనుకొంటిని. తత్భలితములే యో కీ రశ నలు, 


రసజ్ఞులను. ఈ భక్షి కీ రృనలు వమా తము స్పందింప. 
'జేసినను కృతకృత్యునిగా భావించుకందును, 


పే 


అ రచయితే. 


శ్రీరామచం[దసుధ 
(శ్రీ రామభక్కి కీర్తనలు 


శేరిన నామది కోరిక దీర్పరా! 
కోసలాధీశ! రామా! రారాద! (బోవ! 
నిరతము నీమృదు నామము దలచుచు 
నిండుభ క్తి నిను గొలుచుచుంటి రా! 
కోరిన నామది కోరిక దీర్పరా! 
జోసలాధీశ! రామా! రారావ! బోన! .+ కోరిన 


నుగాలులలో దీపశిఖకువలె 

విలవిలమని నే నడలుచుంటిని! 

మజుచుట తగునా? మరియాదగునా? 
మహిమౌాన్వితుడవు మమత జూపవా? ...కోరిన 


నిలకడ లేని నీటి తరగవలె 

నింగి నీలి మేఘము గమనము వలె 

దారి తెలియని బాటసారి వలె 

దయను వేడుచుంటిని (బోవగా! రామ! కోరిన 


నిండు మనసుతో సీవే దిక్కని 

నెజనమ్మిలి నిన్నే రఘురామా! 

ఆపదోడార ఆశ్రిత వరదా! 

ఆశ్మార్పణ మిచె అఆదుకొనుమూ రా! కోరిన 


అందులకే 


అందులకే విలాపము! యీ రావూ! 
ఇందులే సల్లాపము! 
కందిన మనసును కనికరింపమని 
కరుణ జూవుమను టిందులశే గద! 
అందులశే విలాపము! , శీ రామా! 
ఇందులకే సల్లాపము! ,, ,అందులశే 


మూఢభ క్తితో మురిపెముగా నీ 

ముద్దు పదములను సుద్దుగ వేగడిగి 

ము కీపథము నండిస యల గుహుని 

మువమున _బోచిన దీవే కాదా? =, ,అందులశే 


ఎదురుభూచి ని దారి తెన్నులను 

ఎండిన ఫలముల విందొ వరించిన 

భబోయత శబరిని | బోచిన సా(మివి! 

పూర్ణ వురుషుడవు నీవే కాదా? ...ఆతందులశే 


రాతీ నాతిగా జసిన విభుడవు! 

రయమున మునులను | బోచిన వాడన్స! 

భ కుల మొణ నాలించే వాడవు! 

ము క్రీనివ్య నొ మొజ నాలింపవా? +. అందులకే 


నాదములో 


నాదములో నినావము వినవా! 

నాథా! నా మదిలో! శీ రామా! 
అఅచి యటుచి నా వీలిచిన వీలుపుల 
ఆ ర నావమే విసబడదా? రామ! 


నావములో నినాదము వినవా! 
నాథా! నా మడిలో! (శ్రీరామా! .+.నాద 


సీలాంబరమువ నిలికి నా కనుల 
సీ నామములను నిశ్చల భక్తి కిని 
సన్నుతించు నా భక్తి గిత్రిక్రల 


విన నై పముల సి వినవ చేలనోే! +. సొద 


రామా! యని నే రవలు చేయుచును 

రాతి పవలు నీ నామము వలచితి 

వుడమి జనులచే పూజలు గ కొను 

పూజసీయ! తిలకింప -వీలనో! అం నౌద 


అభిలము నీవని యలరి భక్తితో 
నీిఖలము నీవని నెజనమ్మితినీ! 
ఆవరింపవా? ఆఖిలాండపకీ! 
అండ సీవె యని యలరుచుంటిని! 


శ్రీరామ 


రామా! 


రామా! సివేకడా! సను ;బోచి 
రక్షించే విభఘుడవు! రామా! సీవేకదా! 
మనసున నిలిచీ మర్శముగా నను 
ఆనంద సుథల నలరించి (బోచే స్యామివి! 
రానూ! నీవే కదా! నను , బోచి 
రక్షించే విభుడవు! రామా! నీవేకడా! ...రొమా 


కంటికి వెలగ కనికరించుచును 

కలలయందుగూడ కరుణ జూవుచును! 

మాటే మాటికిని మనసున వెలుగుచు 

మానని భక్తిని మడి గలిగించే వీభుడవు! ,,+, రామా! 


ఇందు నందునను నింవుగ వెలుగుచు 

సర్వ మొకటి యని చాటి తెలుపుచును 

తాళ నీతి లయ తిరి 

ఇంపుగానిచ్చి సొంవును గూర్చినవాడవు! , ,.రామా! 


కటిక చీకటిని కాటు మబ్బులను 

విడివడి నడిచే విమలత నిచ్చుచు 

జా సదీప్నమై జడిమను మానికి 

జో్యతిని జూచే చూక్కి_ని నిచ్చే వాడవు. ,.. రామా! 


8 


చం (వ సుధ 
అంత కోప మెలరా? 


అంత కోప మేలరా? రామా! నాపె 
అంత కోప మేలరా? 
ఆజ రు దాదులు తవు యలతరంగమున 
అలరి భక్తి నుతియించేటి నీకు! 
అంత కోపమేలరా? రామా! నాపి 
అంత కోప మేలరా! ... అంతే 


కావు కావు మని పరిపరి విధముల 

కరుణ (బోవ మంటిని యింతే గవ! 

కేఖుకు దనములను మాని న్నాపెని 

కటుగవుగవ (పభ! సుంతమైొ న గాని! ,,ం అంత 


చుక్కవోఅె దూరముగ నుండి నిలిచి 

చమూడ్కి_కంది మది చిక్క. వేలరా? 

చిక్కి హృవయ కమలమునందు వలిచి 
చిరడాస్యములను చాప వేల స్వామి? ,, + అంత 


మడి మాన్య ములను యాచింప లేదు! 

మానికములశైె చే సాచను గవ! 

సీ మనోహరమైన దివ్యజ్యోతి 

పీడలను నిలుప మంటిని స్వామి! ... అంతే 


9 


శీ రామ 


ఎంతో ఎంతో 


ఎంతో ఎంతో రుచిరా! రామా! స్‌ నామము 
ఎంతో ఎంతో రుచిరా! 


ఇంతింతసి వివరించి తెలుపరానిడి 
అంతరంగ మమృతము తొణికించే సీ నామము! 


ఎంతో ఎంతో రుచిరా! రామా! నీ నామము 
ఎంతో ఎంతో రుచిరా! సుతే 


రామా యను రెండక్షకములు భువిని 

రాజిల్లును నకల పాపములు తోలిచి! 

మోక్ష స్మామాజ్య మూలము తానై 

మోద మొందించు నివాపర సాధనము! ,,.వఏంతో 


మానముగా హృది మానులు వలచునది 

మససున సుజనులు జపీయించు మం్మతమ'! 

మాయను తొలగించి మోక్షము నందించు 

మర్మము మోక్ష సోపానమునకు! ఎంతో 
పంచదార మొగడ తేనియలకు 

మించిన రుచులను నలరించు నౌమము! 

సంచిత కర్వల కూల్మ దో యునదీ 

సర్వములో లీనము జేనే నామము! ...ఎంతో 


10 


చం (ద సుథ 
నిను దప్ప 


నిన్నుదప్ప వేణవరిని సన్నూ తింప | శ్రీరామా! 
నిన్నుదప్ప వేజెవరిని యెన్నజాల రఘు రామా! 
కల్ల కపట 'మెబుగను నా 
వల్ల చేర మేమిరా? 
నిన్ను దప్ప వేజెవరిఏి సన్నుతింప | శ్రీ రామా! 
నిన్నువప్ప చేణవరిని యెన్నజాల రఘురానూ! ,..నిన్ను 


సర్య జగయులకు సామి పసె యని 

సర్వ భూతముల పతివీవే యని 

సరగ మూవె యీ వె యనుచునుంటి 

సరగున నను | బో | 

సరగున నను (బోవ రావ స్వామి! నిన్ను 


అణువణునును నా తమను మెమటుచి 

ఆలవించు నీ నామము రామా! 

హేయముగా నిటు జూడగ దగునా? 

ఏల యింతే తామసము నాని! నిన్ను 


ముద్దుగ తంబుర చేతను బూనుచు 
మురిపెముగా వాడుచుంటి నీ గ్గీతి! 
ముక్తి నిచ్చి నాయాత్మను వేగము 
మూలమందు కలుప వేడుచుంటి! రామ! = నిన్ను 


11 


ఆ నగు మోమె 


ఆ నగుమోమే నే కోరినది! రామ! 
ఆ చిజున వ్వే నే వేడినద్‌! 


శివని విల్లు వితిచిన సమయమున 
నీతమ్మను జూచిన స్మిత వవనమును! 
ఆ సగుమోమే నే కోరినది! రావు! 
ఆ చిజున వే చే వేడినది! 


వెన్నెల చేడును వేడ్క. చెమ్మనుచు 
కన్నుల భౌమ్పము లొలుక్‌గ కలకల 
అద్దములో జాబిల్లీని జూావీ న 

అతివ కాసల్య యొుడీలో వాసియించేటి! 


చ్మితకూటమున చెలువ జానకితో 
లక్ష్మ్మణాను జువి లాలిత సేవల 

షత పుష్ప ఫలముల సేవించుచు 
చిత వననీకు సిరులను పరికించేటి! 
వఏనయ మొప్ప జానకి లక్ష్మణులతో 
మున్యా_ శమముల ముదమున సేవించి 


అఖిల వనమునులు అలరుచు దీవింప 
ఆనంద సుథ నలి యానందించేటి! 


12 


+అఆనగు 


..ఆనగు 


..ఆనగు 


.+.ఆనగు 


రనులతో 


కనులతో సిన్నెటుల కొనుగొందు రా రామ! 
కనుపాపలో చేరి కలిసి యుండగ! 


మాటలను నిన్నెటుల మరియాద సేతు రా? 
మనసు మలువుల జేరి మజీ మురియుచుండగా! 


కనులతో నిన్నెటుల కనుగొందురా రాను! 
కనుపాపలో జేరి కలిసి యుండగనూ! కనులతో. 


_పాణిలో పాణమై పరగ నాలత్మగ జేరి 

సకల జీవలయందు సంచరింతు వటంచు 

నే చెలినీకొంటిరా! నీ నటన! సీ యునికి! 

ఎల్ల తౌన్రఎయందు ఎడ బాయకుందువని! , ,,.కనులతో 


గుడుల నోవురములను కూర్మి తీర్థములందు 

శిల్పముల చి తముల చేరి వెదకితి గవర! 

నొ మనసు నుంటివని నాకివుడు అెలిెసెరా! 

ఎల్ల తావ్రులయందు నిమిడియుందు వటంచు'. కనులతో 


అణువణువ్రు సకలమును ఆవరించిన సాంమి! 

నీఛ్ర లేనిది లేదు నింగిలో వుడమిలో! 

స జ్యోతి వెలుగులను నిలువ వోటిమ్నుశా! 

నీపాద పుష్నముగ నిలుపుకో రాస్వామి! ... కనులతో 


18 


భవనమః*లక్రు 


భువనములకు పతి వటంచు నిను నే 
భూరి సుఖము లడిగితినా? రామా! 


మనసనుతోడ (బోవమంటి నంతె 
మన్నన యాచించితినా? రామా 


భువనములకు పతి వటంచు నిను చే 
భూరిసుఖము లడిగితినా? రామా! భవన 


ఇనసుతునకు వలె నా కథలన్నియు 

వినివీించితినా సామి: పలుమాబు! 

రాజభోనగ నితోోత్సవములను 

రాజుగా వేయమంటినా ధరకు? ...భువన 


అల విభీవణువప బోలె బాటుగా 

అన్నగుట్టు నంతను 'ెలివీతినా? 

అభిపి. కము చేసి నన్ను ధరణివి 

అఖిల సుఖము లిమ్మంటినా? స్వామి! భువన 
విశ్వ విభుడ వని నే వలంచితిని! 

విన్న వించుకుంటిని నా గాథను! 

కనికర మిం తేని యుంకు మదిలో 

కలిగి నీ నీడను 'జేర్చుకొనుము రామ! ...భువేస 


14 


సురల మునుల 


"సురల మునుల (బోచిన రఘు రామా! 
చూడక రావళి నా వెతలను వయను! 


కడకన్నులతో దయను చిలికించి 
కరుణను రశ్చీంప శావా! రామా! 


సురల మునుల | బోచిన రిఘు రామా! 
చూడ రాద! నా వెతలను నయను! 


వెన్నపూస మనసువాడ వనుచు 
ఎన్నో విధముల దయను వేడితిని! 
సుడిగుండములో డిరుగుచున్న నను 
చూడవేమి? చల్లని నీ చూపుల? 


చండ నిప్వకలు పజచిన దారుల 
చలియించుచు నడుణులు తడబడుచును! 
చేర నిన్నే రమ్మనుచు నుంటిని! 

చింత దీర్చి కాచి రశ్షింపు స్వామి! 


కంటినీరు కడలి గలిసెను వా. 

కఠిన శిలగ మారితి నిను వేడుచు! 
ఇంకనైన సీ వయ రాగూాడదా? 
ఇనవంశ తి.క! U రామ చం వ! 


1$ 


రడచరాసె 


కడచూే నే గోరితి నయ్యా! 
కరుణామయుడ వంచును నిన్నే! రావు! 


కణికుదన మ'చేలనయ్య స్వామి 
కరుణను (బోవరాద ముంత? రాను! 


కడదూషపే నే గోరితినయాం! 
కరుణామయుడ వంచును నిన్నే! రాము! కడం 


తండ్రియాజ్ఞ శిరమున గొని యడవులకు 

తరలి జాసకని సౌమి, తిని గూడి 

ముదమున మునులను (దోచిన స్వామివి, 

ముద్దుగ కడ కంట జూడలీవాళి రామ! కడ. 


తాత జటాయును పడియుంట జూచి 
తల్లడమందుచు హృదయము న బాగ్గ! 
చేరుగ మాక్షము నిచి ఏన సామివి! 
పీవానిగ దలచి (బోవ లేవ రామ! కడా 


నీవే రక్షకుడ వంచు బెలుపుచు 

నిన్నే బోవ రమ్మనుచు నుంటి 

కడచూవున జూచినంత జాలును 

కరుణామయుడ వంచును బొంగెదను! రడ 


16 


తప్పు జూవీలివరో |! చఛశొవూా ; 
తప్ప జెప్పిరెవరో ! 


తప్పు జూపి రెవరో 


తప్వ జూవిరెవరో రామా |! నాపె 
తప్ప జెప్పి" రెవరో ! 


త్రప్వ జూవీ, నిను తప్పజేసి యిటు 
తప్వుదారి నడిపించిన చెవరో ! 


! నాసపె 
రె 


పన్న గారి యగు పతగాధిపతి యే మొ! 
పదముల సేవించు భక్తుల పనియేము ! 
జడములవలె ద్వారముల భజించే 
జయవిజయుల పని యగునేమో యిది ! 


దూరభారమని వాదము చేసిరా? 
చారి తేదనుచు దయమాను దునిరా? 
నీరసుడని నన్ను నింవ జేసీ రా” 

వ్‌ రాకను మాస్పంప చేసీ రిటు! 
నా మనసున గల నలుసు లవేమొ ! 
నా మడిలో గల నవసీత మెదో ! 
నిజము తెలియగా నీవే రావలె 

నిజ మర్మములను సినె తెలియవలె! 


17 


...తప్పు 


...తహ్వు 


శ్రీరామ 


ఆధార వేపి 


ఆధారమేమి లేనివాడను రామ! 
ఆశయించితిని నిన్నే దాతగ ! 


రక్షుకుడను నీవే నంచు వలచి 
రన్నింప వేడు చుంటినయ్య ! స్వామి! 
_ ఆధారమేమి లేనివాడను రామ |! 
ఆశ్రయించితిని నిన్నే డాతగ! 


నావరీతిగా నే నుంటినయ al 
పీరమును జేవ్ప రావయ్య స్వామి ! 


తీయని రాగమున కలుపవయ్య రామః! 


రెక్క_విరిగివా పన్ని రీతి చే 
రిక్క-వలె నేల కొరుగుచుంటిసి ! 
చక్క. జేసి నా (బతుకు మార్షమును 
అక్కు-న చేర్చుకో సవయ్య esl 


శరణమిచు' వారు తేరని తెలిసితి! 
అందులేే ని న్నా శ్రయించికిని | 


ఆశ్రిత మందార! శ్ర రామచంద్ర! 


18 


+. ఆభార 


ఎం ఆణథాోర 


34 ఆధార 


++. ఆధార 


కోటి వూవులతొ 


కోటి వూవులతొ పూజలు చేసితి 
కూరిమి నను (బోవ -వేడితినీ ! రామ |! 


ఆశయించితిని నిను నా పతిగా 
అర్పణజేసితి నిఖింము నీకె! 


శోటి పూవులతొ పూజలు చేసితి 
కూరిమి నను (బోవ -వేడితినీ ! రామ! కోతి 


రాగ కాళముల లయతో గూడుక 

రమ్య ప నములను ర౭జిల్లు గీతల! 

శ వద్భ క్రి సురుచిర స్యరెమున 

సూటిగ నిను బొగడి యాడితి! పాొడితి! కోటి 
మాసము. దలను వాటిమతి దలచుచు 

మానని |వతముల మరియాదలతో! 

అలసట లేని యారని భక్తితో 

అంజలు లిచ్చితి నా త్మార్చణలను ! కోటి 


ఎందవటీనో | లోచితివని ఏింటిని 

ఎంవఆజినో గాచితివని తెలినితి 

అందజణివలె నను (బోవగ లేవా? 

ఆశ్రిత వరదా! శ్రీ) రామచం ద! కోటి 


19 


అందులకు 


బ్రంగులకు పలికికిని ఈ పలుకు స్వామి! 
అందులకు నేనంటి ఆ మాట స్వామి! 


పక్షపాతము జూపు 
(పభుడ పి వంచు చే 


ఇందులకు పలికితిసి ఈ పలుకు స్వామి. 


అందులకు నేనంటి ఆ మాట స్వామి. . ++. ఇందులకు 


కేనా ధీకుసికి కొమరునిగ జన్మించి 

కోరికల దీర్చి (తివి కోదండ పాణివై! 

ము నుల్యపో బన నీవ్ర మోదమున వ ఛను fs 
కనికరము ఊక యటు కలతజేయుబ తగున! ఇందులకు 


శ్గది యిన వండ్లు జాలీనా భుజి ముంచి 
అశక్ష్రయుఎబుగ ము కి యలరి మొసగగ లేద? 
కరిని గావగ లేద కరుణతో బరు వె నెత్తి? 


కావుమని నే వేడ కరుణింప వది యేల... . ఇందులకు 


అణువణున్సు నందును అలరియుంట్‌వి గదా! 
అఖిలాండ మంతయిను ఆవరించితివి గదా, 
చేజేయు విన్న పము నీకు విదిపింపదో! 
కక్ష వాతము తేగున, ? పరిక్షింపు. డీ రామ, , ,ఇందులకు 


"శ్ర 


మును నుర్మమును 
మనసు మర్శమును చలిసిన వాడవు! 
వూటినూటి కటు వేచె చేల రా? రామ! 


నిన్ను దప్ప వేరొకరి నెవరిసీ 
బన్ను వాడ గాదనుచు తెలియదా? 


మనసు మర్శమును తెలిసిన వాడవు! 
మాటిమూటికిటు వేచె చేల రా! మ 


2h 
గ్ర 


నా మనోవారుడవని నాడే పలికితి 

నటనలు గావని తకెలియుమురా! 

పరగళూర్చణఖి నలె సిను మోహించి 

పన్నుగ చేమను కోర లేదు రా! ఎంంవునసు 


. భక్తుడైన (శీ రామదాసు వలె 
ర 3 స్‌ స కట్టింప తేమ! 
ముద్దుగ తంబుర మాటకు పొడుచు 
వొొదమందు త్యాగ రాజును గాదు! ,,నువసు 


జడుసన్సు నే చైతన్య రహితుడను 

జావీతి కరములు దూరమున నిలిచి 

సనీపద ధూళిని నిలువ నీడొసగి 

నీ వాడనుగా రక్షించు! రామ! ,+.మననుూ 


21 


సీ రామ 


ఓ రావరా 


“కీ రామూ!) యని పిలిచితి నిన్నే! 
“రీయనుచు” మూరు పలుక దోసమూ? 


కరుణ విచే సి గావుమంటినీ 
కక్క_సమచల? కాచి రక్షించు! 


“కీ రామా!యని విలచితి నిన్నే 
“కీయనుచు” మూరు పలుక దోనమా? .+.రీ రామా: 


_(పేమమిోార కెనలాషసతి వలె 

(వీతిని “రామా!” యని వీలిచితినీ! 

ఆరి తొొణుకాడ యల భరతుని వలె 

“అన్మా యని చే విలిచితిరా! రామ! ...ఓరామా! 


మోదముతో మునిజనులు ముచటగ 

ముద్దుగ “వత్సా!” యని పిలిపిన రీతిన! 

నాతి నీతమ్మ తల్లి నిను | బతి 

“నాథా!” యనుచును విలిచినట్టుగా! *మీరామా! 


అభిల జీవ్రలను నిండియున్న ట్టి 

“అఆ త్మారాముగి డలంచితి నిన్నూ! 

పన్నుగ నాలోపల గూడ యున్న 

పన్నగ శాయిగ భావించి వీలిచితి! మీ రానూ! 


22 


చంద్రసుధ 
నిన్నె 


నిన్నే నమ్మినాను రా! రామా! 

నిన్నే నమ్మినాను రా! 
నిఖిల లోకముల (బోచే విభుడన్ర 
నీవే! సీవే! యని మనసున భావించి! 


నిన్నే నమినానురా! రామా! 
| 
నిన్నే నమ్మినానురా. నిన్నే 


హరియన నీవే హరుడన నీవే 

అభిళము సీవవి యరయుచుంటినీ! 

మనసు నిలివీ నిను మజి వటి వేడుచు 

మానినై తీ మటి కటుగ వేమి రా? నిన్నే 


అఆర్తల[బోచే అధిపతి వనుచను 

అండ చేర్చుకుని యాదరింతువని 

పతిత పావనా! పరమ పురువ! యని 

పలుకుచుంటి నిన్నే నా విభుగా! .+.నిన్మ్నే 


కోటినామముల కూరిమి పలికితి 

కోటి పూజలను మనసున సేసీతి! 

నీ పదముల మది నిరతము భావించి 

నిన్నే నాగతి పతిగా దలచితి! నిన్నే 


లిప్‌ 


శ్రీ) రా మ 
చింతలన్నియును 


చింతలన్ని యును బాప లే వా? 
(శీతజన మందార! శ్రీరామచం ద! 


అడుగడుగు సుడుల తిరుగుచున్న నన్ను 
ఆవరింప లేవా? భ_క్రమందడార! 


చింతలన్ని యును బాష తీవా? 
rg సద! గ ! 
శీతదన మండార! U రామచం వ! 


(వీయభరతుని వలె _పేమగా జూచి 
పొదుకలొనగి నను పొలింప లేవళి 
పవనసుతుసి చయ పరికించి వటుల 
పదభ క్తినొనగి పాలింపగ లేవా? 


రామూ యని సీ నామము తలచుచు 
రమణీయ ము కి సాధించిరి సురల! 
మది నిన్ను దలచి మానులు యోగులు 
మాససీయ మోక్ష పథము నందిరి. 


అజ రు, దాదులు ఆత్మను భజించు 
ఆ శయించితిని వీ పావములను 
కరుణ జూడుమని కరములు జాచితి! 
జన! ] 
కామి కొర పద! (శీరామచం ద! 


24 


ంం చింత 


చింత 


39 +చింత 


=, చింత 


చం (చ సుధ 
కన్న తం! డివని 


క్రన్నతం డివని నిన్నే నమ్మితి రాము! 
ఎన్ను కుంటి నిన్నే నా పతిగా! 


సన్నుతి విని తిన్నని చూపులతో 
సరగున కాపాడు సారసొక్ష రామ! 


'కన్నతం డివని నిన్నే నమ్మితి రావు! 
ఎన్ను కుంటి నిన్నే నొ పతిగా! కన్న 


అల | పప్లోదుగ ఆశయము నిచ్చి 

అభిమానము జూప తేవా? నా-పె! 

కరము శిరము నిడి కనికరము జూవీ 

కాపాడి నటుల కరుణింప లేవ? రామ! రీ న్న 


సవతితల్లి పలుకులు విని కలతను 
కానలేకేగెను నిను పూజించెను! 
' చిరసౌఖ్యము బొందిన | ధువునికి వలె 
చింతదీర్సి సీ పవముల చేర్పు! రామ! క్‌ న్న 


కంటికి శెప్పగ కరుణించి దయతో 

కొపాడుచుంటివని తెలియును శే! 

ప్రల సౌఖ్య ముల కన్న ఘనమెన 

కలకాలవు సుఖము వేడుచుంటి రామ! కన్న 


లగ 


శ రామ 


ఆదినరాహమూూ రి 


ఆదివరావహామూా రి వటంచు ముడిని 
ఆ శయించితిని నిన్నే రామా! 


సన్ను తించు నా మొఅలను విని వయ 
విన్నపము చెల్లింవు దేవాది చేవ! 
nN 


ఆదివరాహామవమ్నవూా కి వటంచు మదిని 
ఆ శయించితిని నిన్నే రామా! 


భక్తి నిచ్చితివి పరమ దయానిధి! 
శ్రి నిచ్చితివి నిను గొనియాడగ 
ముక్తి నివ్వ నింతటి యాలన్య మా?! 
మునిజవ వందిత! సాధు సంరక్ష! 


ముచ్చటగా న్‌ స్మరణను దయచేసి 
అచ్చముగా సీ వయను సమకూర్చి! 
స్వచ సంగీత లయ జ్ఞానము నిచ్చి! 
ఇచ్చ, పూరింప నింతె యాలన్య మా? 
కాలి నడకలను వనముల శేగి 
కరుణ చేలితివి మునిజన తతులను 


కనికరింపుమని వేడెడు సను గని! 
కోటు వేమి నాయమృతే కలశనూ! 


26 


శ GE: 


అది. 


*౨- అది: 


ఆ మారీచుడు 


ఆ మారీచుడు ఎంత ధన్యుడో! 
అలయగ నిను వెన్నాడ వేసుకొని! రామ! 


ధనువునె త్తి వెంటబడు సీచేత 
తనువున మోత్షశరను గురి వెట్టించుకొనిన 


ఆ మారీచుడు ఎంత ధన్యుడొ! 
అలయగ నికు వెన్నాడ చేసికొన! రామ! ,..ఆమారీచుడు. 


బంగరు లేడిగ రూపము ధరియించి 

పంచవటి జేరి సీతను మురిపించి 

చెంగున నెగురుచు చేరి కవ్వించుచు 

చెంత జేరనివ్యక ని న్నలయించెను!,,.ఆ మారీచుడు. 


ధనువును జేబట్టి నెంట నడచితివి! 

తరువులను దాగి పొంచి చూచితివి! 

శ్రరమును సంధించి గుజి జూచితివి! 

సరగున జీవము జేర్చు కొంటివి సిలో ,.., ఆమారీచుడు. 
జంట నడువ యత్నింతురు (బహ్మాదులు 

వెంట నడిచితివ్‌ రక్క_సుని జూడలకె 

కంటినిండ జూచితివి కరుణతో స 

కావరము తొలచితివి వాని భాగ్య మెట్టి దో! 


రీ? 


శ్రీ రామ 
ఉడుత జేసినా. 


ఉడుత జేసినా వుణ్య మచెట్టిదో! 
ఊహపింపతర మా! ఎవరికై న re 


ఎట్టి పూజలను తపము చేసెనో 
పట్టివోలె న్‌ కరము జేర్సితివి! 


ఉడత జేసినా వుణ్య మ బెట్టిదో! 
-ఊహింప తరనూ! ఎవరికె నా రామా! 


కనక కమలముగ సీ కరమున గూర్చుండి 

కమసీయమెన నీ చేతి తాకుడు లంది! 

మధుర మైన నీ మాటల నుప్బొంగి 

మాశసీయకీ ర్తి బొంచడె చిరస్థాయి! ++. ఉడుతే 


వారధి గడి వానరుల గూడి 

వరుసగ నిసుకను వారలుచును వేగ 

పనధి దూకు ఉడుతను కరుణ మెచ్చి 

వన్నెల చార లిచ్చి మన్నించితివి! ఉడుత 


చేసినవారికి చేసినంత ఫలమను 
చెప్పిన "పెద్దల సూ కులు నిజమాయె! 
చే జేసిన మేలు ఏశము లేశయ్యె 
కీవానిగచేసి రశ్షీంచుకొనుము! రామ! ... ఉడుత 


28 


మందర పర్వత 


మందర పర్వత మె త్తిన వాడవు! 
మది నింత కోప మేలనురా? 


ఇంతింత వంతలు పొందుచుండగా 
చింతబావీ రన్నీంపగ లేవా? 


మంవర పరత మెత్తినవాడవు 
మదినింత కోప మేలనురా? .+.మంనర 


సుందర మోహిని రూపము ధరియించి 

సురల రశ్లీంప నసురుల దండింప 

అమృత కలశమును హస్టమున థరించి 

అలరి నాట్యముల వేసిన వాడవు , ముందర 


“అన్నా!” యని నిను యజుచి విలిచినా 

అల | చొాపది సతి శవయం బనుచు 

కోకల దయచేసి కూరిమి రశ్షీంచి 

(కూరుల యత్నము రంగ చేసితివి! మందర 
నిలువ సీడ తేని నిర్భాగ్యుడనయ్య 

వీ చరణముల నీడ నాశీంచితి నయ్య 

కరుణ (బోచి వను శాచి రన్ష౦చు 

నరణంటిచి నను 'జేర్చుకొనుము స్‌లో! +, _ముంవర 


29 


నిఖబను నీవే 


నిభిలము నీవే! నీ రూపము శే! 
నిన్నే చేరున వీలువను రా? రామ! 


అణువణువున యభిలాండము నిండిన 
ఆదిమూూా ర్తిప్‌ సీవే రామా! 


నిభిలము నీవే! నీ రూపము శే! 
నిన్నే పేరున బిలువనురా? రామ! ,,,నిఖిలము 


మునుల బాధించి (ముచ్చిలి వేదముల 

ముని” నీరధివి మూూఢుడు సోముడు! 

మత్స్య రూపమున మద మణగించి 

తెచ్చి వేదముల నిచ్చితివి _్రవ్మావ! + +.నిణఖిలము 


అఆ_ర్రనావమున యజ చిన భక్తుల 

అరమర ేకను నాదుకొందువు! 

క రిని గాచిన కరుణామయుడు 

అసుర బాలకుని యాదరించితివి! =, +నిఖిలము 


నీ మాయల మర్మములను చెలిసితి 

సీ కటావ్షమును నే నానించితి! 

ఛొంలి నిచ్చి చను చయ్యన గావుము 

సీ పద రజముల నిలుపుకో స్వామి! ని భిలము 


80 


చం[వసుథ 
కరార్మి భక్తి 


'కూర్మిభ క్‌నిను గొలిచితిని గాని 
కోటి వరములను గోరితినా? రామ! 


నిఖిలము నీవని యెంచితిని గాని 
నిత్యోత్సవముల గోరితినా? రామ! 


కూర్మి భక్తి నిను గొలిదితిని గాని 
కోటి వరములను గోరితినా? రామ! ++ + కూర్మి 


జప ధ్యా నములను సలివీతిని గాని 
జవదాటి సీ యాజ్ఞను విరారితినా? 
పరమభ కులకు దాసుడ నై తిగానీ 
పరధనముల కె మది కుందితినా? కూర్మి 


మాధవ! నిను మది నిలివీతిని గాని 

మాయను నిజమనీ నమ్మితి నా? 

పీ పదభ _కీయె నిజమనుకుంటిగాని 

నిఖిల సుఖములను యాచించితినా? ౩ +. కూర్మి 


వెలుగు బాటలను వెడలితిని గాని 

'వెంబడింపనుగ చీకటి (తోవల! 

సరగున వదయగని | బోచి రశ్షీంచు 

ఛరణాగ తానన! శ్రీ రామచం వ! ,. = కూర్మి 


ప్‌] 


సపొదర లిచ్చి 


పాదుకలిచ్చి భరతుని దోచిన 
పతిత పొవనుని పలుక వె మనసా! 


ఆదిపురువుడే అవతారమూ &: 
ఆది మధా్యాంతేములు అతడే నే! 


పాదుకలిచీ, భరతుని (బోచిన 
పతిత పావనుని పలుక వె మనసా! 


తండ యాజ్ఞ నెపమూశ కాననలకు 
తరలి మునుల చెల్లను రక్షించెను 
దువ్హ జనుల రక,-సుల బరి మారి 
కష్టములను తొొలగించెచే జగమున! 


ఒకమాట యనే సత్యము చేబట్టి 
ఒక కాణమనే శె. ర్యము వహించి 
ఒక పత్నీ వతమును స్వీకరించి 
వికసించిన యాదర్శ పురుషుడే! 


“రామి యనగా రెండక్షరములు కాచే 


రంజిల్తు పరమజ్యోతి రూపమే! 
నిర్మలభ_క్రని నిరతము దలపవె 
నిభిలలోక పతి శీ రామచ్మ | ye 


వ్‌ 


+4. వొదుక. 


ఎ వొదుక్‌ 


8 2 . పొదుక 


, , వొదుక, 


జ్‌ 


చం (వ సు లే 
రను సైగల 


కనుసె గల నిను కామించిన యా 


నిండిన పెమను నిను వలచిన యా 
గండు రక్క-సీకి గల భాగ్యమే మొ! 


కనుసె గల నిను కామించిన యా 
కొలికి శూర్పణఖ చేసిన (వతమే మొ! కను 


“రానూ!” యని నిను రమ్యముగా బిలిచి 
నటనలతో బహు నాట్యములు ఛభూాపి 

“వలచితి” నటంచు వయ్యార'మొలికి 

వీలిచి (సేమించు (నీయ భాగ్య మే మొ! కను 


ఒప్వుగ సామి, తికి వన్నెలు మావించి 

తప్పు తెలిసి మది ఒప్వుగ నిను జేరి 

నిన్ను లప్ప నొరుల నెన్నజాల ననుచు 

సన్నుతి చేసినా సఖి భాగ్య మే మొ! కను 
ముక్కు. చెవుల ముదమున వోగొట్టుక 

ము_క్రిపథము చరా పెను రక్క_సులకు 

దుష్టశిక్షణ ప నిష్ట రక్షణకు 

కష్టపడిన శూర్పణఖ బహుధన్య! . పరస 


లికి 


కై కమనసులో 


శక మనసులో రగిలిన జ్వాలల 
గాథ లెవ్వరికి తెలియునో'! 


దిండిన యూ రాముని చెసి (మ 
నిధులను నెవ్వరు మది క్‌ నగలిగిరి 


కె కమనసులో రగిలిఉు జ్వాలల 
గాథ లెవ్యరికి డలియునోే! 


రామచం దు నడవీకి బంపుట కై 
రమణి యెన్నెన్ని యిడుములు బజెనో! 
నల్ల రాయివలె మాటిపోయె మజి 
నాతి సురల _పౌర్టనలకు కటిగి! 


పతికి దూర మాయెను (వియబంధులు 
సతులు దూరి దూవించిరి మిగులను 
సుతుడును కడు నీరనముగ జూ చెను 
సుకులలో ముని? నింవల కె శ్రీ యి! 


దష్టజనుల పరివారింప గోరుచు 

కష్టములను తొలగింపను | పజలకు 
ఇష్టముతో నంపి రాము సడవ్రలకు 
కవ్షజలధి తా మునిగను కె శేయి! 


84 


సీఅనెఘ ఘనశ్యామా! 


నీలమేఘ ఘనశ్యానూ! రామా! 
నిన్నే మది నెలు నమ్మితి రా! 


అభిళలోక అధివాసా! రమణా! 
ఆవరింపవా? నీ దవయగోరితి! 


వీలమేఘు ఘనశ్యామా! రామా! 
నిన్నే మది నెటు నమ్మితిసీ! నీల 


మనసు మర్శమును యొటిగి యీోారీ తి 

మబజువ వగున? నను విడువ బగునా? 

అల్ల గజేందుని (బోచిన విధమున 

అదరింప లేవా? పరమాత్మా! నీల 


నిర్మలముగ నొ మనసును నిలికి 

నిను కొనియాడుచు నుంటిని సాంమి! 

పవనసుతుని కాపాడీన రీతిని 

పాలింపతేవ? ఆనందమూ ర్రీ! +..నీల 


కడలి మునుగు నా నౌకను వేగము 
కాచి వరిజేర్నవయ్న భో, దముగ! 
J TU 
అమలమైన సీ శుభ కాంతులతో 
వాత్తుకొనుము డయ శ్రీ, రామచం ద! నీల 


శ్‌ 


శీ) రామ 


కలిసి పాడవే ! 


కలిని పాడవే! మనసా! శ్రీ రాముని 
తెలిసి పాడవే! మవసా! 


కలగి కజగి రాముని భ కులతో 
కలి వోపషములను పరివారించుకొవ! 


కలిసి పాడవే! మనసా! శ్రీరాముని 
తెలిసి పాడవే! మనసా! కలిసి. 


ఇహపరములకును నీళుడు తానే 
బహీరంత రకముల బజగెడీ వాడే! 
సకల చరాచర సర్వ భూతముల 
నిమిడియుండు నిభిలాత్ముడు వాడే! ++ కలిసి 


కోరిన కోర్కెల నిచెడివాజే 
కోటి వేల్పులకు "దేవుడు వాడే! 
జ్వితిరూపు డై వెలిగడివాటే 
(ప్రీతిని జూ పేటి | పియబాంధవుడే! ++ కలిసి 
ఇందు నందు గలడెందు వెవకినా 
అందణి మనముల నల శెడివాడే! 
పరహితు డనంత రూవుడే! 
పాపములను వే (దుంచెడివాడే! +... కలీసి- 


86 


ఆ దశరథరా జెంత 


ఆ వశరథ రాజెంత ధన్యుడో! 
అందాలను జూచెను నీ బాల్యపు! రామ! 


రమే కౌసల్య యొడినుండి గైకొని 
“రామా” “రామా యస నిను విలుచుచు! 


ఆ వశరథ రా చెంత భన్యుడో! 
అందాలను జూచెను సీ 'భాల్య పు రామ! ...ఆ దశరథ 


చెదిరిన ముంగురులను సగిజేయుచు 

చెక్కిలి ముద్దిడి కాగ్షిలి హత్తుచు! 

మురిపెముగా నీ మోమును జూచుచు 

“ముద్దుల యా” యని పాటలు పొడెడు! ,...అఆవశరథ 


మొల గజైలు నులు ఘల కుచుండగ 
జ గ 
"మోమున యలకల పూవులు కవలగ 
సరి బాలురతో నాడెకి సొగసులు 
చక్క-గ జూచుచు సంబరము చెందు! ,..ఆ దశరథ 


ఆది మధ్యాంత అధినాధుడవు! 

అలకతిఏ! దశరధుని కౌగిలిలో! 

రాగరహీతుడను! అల వశరధుతో 

శరారా!l” “కుమార!” యనిపించుకొంటేవి!.,.ఆదశరభ 


శి? 


ఫం రామ 
రామభక్తి 


రామభక్తి భరితాత్మ మహితుడు 

రాగరహితుడగు భరతుని దలంతు! 
భాతృభ క్తి నిల జూవీ (ప్రజలచే 
భాగవతుడనివీంచుకొ నిన సుజనుని!. 

రామభ కి భరిళాత్మ మహితుడు 

రాగరహీతుడగు భరతుని దలంతు! +. రానా 


ధరణిని తనకై దక్కించి యిచ్చిన 

తల్చి యాశలను డుల్లగ జేసి! 

ధర్మ మార్షమును వప్పక నడచిన 
ధార్మికుడనివీించుకొనిన భరతుని! రామా 


చి తకూటమును శేరి (పజలతో 

చెన్నుగ శ్రీపతి చరణములనంటి! 

రామమవాదుకల శికమున ధరించి 

రాజ్యము చేసిన రమణీయమూా ర్డిని! , రామ 


అన్న రాకకై యదురులు చూచుచు 

అలమటించి ముని జటలను ధరించి! 

రామమయముగా చేసీ జీననము 

'రాజిల్లి న ఆవర్శ వురుముపీ! +++. రోమ 


28 


ఎంతవేడినా 


ఎంత వేడినా సుంత దయరాదు 
పంత మేల శ్రీ, రఘురామా! 


అంతరంగమే తెలియదా నీకు 
చెంతకు వే సను జేర్చుకొనుమురా! 


ఎంత "వేడినా సుంత వయరాదు 
పంతమేల శ్రీ, రఘురానూ! ఎంత 


అల దొపదివ ల యటణది యబచి నే 

ఆర్హుడనై దయ చేడుచుంటి రా! 

పడతి పాటులను పరికించినటుల 

ba ఏనుమా! పతిత పావనా! ఎంత 


కరుణానిధివని గానము చేసిన 

కావంగీతములు నిజములుగావాల 

ఇహపర సాఖ్యము లిశ్చిడిదాతేవు 

ఈ వే ననుపలుకు సత్యముగా దా! ఎంతే 
శడలి తరగలుగ కలత బొందు నను 

కరుణజూడు! శీ) రఘుకుల తిలకా! 

నిర్మలమగు సీ నిండు వెలుగులను 

నిలువ నీడొనగి కాచి రశ్నీంచు! =, ఎంత 


89 


(శీ రామ 

స్మ పరి తాణమునకు 
స్మతపరి తాణమునకు శ్రీరామా! 
చనుడంచే నీ రాజస కీప్‌! 


గాధి సుతున కొక్టనిశే చెలియును 

కాంకులీను సీ చక్కని సొగసులు! 
స్మత్రపరితా?ణణూ' నకు | శ్రీరామా! 
చనుడెంచే నీ రాజస కీప్‌! 


తాటకను శరమున గూల్చునపుడు నీ 
తరలిన మోవాన సుందర క్రి) ముఖము 
నిండు జావిలిని బోలుచు యలకిన 


వీటులు గని మావి యెటు లుబ్బెనో! +*స్మతే 


శివుని విల్లు విఅచువేళ జనక జను గని 
చిందిన చిబునగవుల ముఖకాంతులు 
కోటి నున్నధుల యందములు కురియ 
కూరిమి గని ముని ఎంత మురిసెనో! 


ధరణిజను నీకు జతకూర్చి శా 
ధ్యా తీ జనులు కీ రింప వీవెనల నిచ్చి 
ఇచ్చ జను వేళ నిన్ను విడ లేక 


ఎంతగా మాని పదితావీంచెనో! పనన 


40 


అదుపుజేసి 


-అదువుజేసి ని న్నాజ్ఞావించిన 
అల గాధిసుతుడు దింతే దన్ను డిో! 


అమల మంతములు ఉపబేనించి నీకు 
అల రామభ్య దు గురు వసివించుకొనిన! 


అదువుజేసి ని న్నాజ్ఞాపించిన 
అల గాధిసుతుడు ఎంత ధన్వుడో! 


యాగరక్షణకు నినుగొని పోవుచు 
అందజేసె ఘన శస్తాం,స్రుములను! 
రక్క-సి మూకల బరిమార్చ చేయుచు 
రఘుఏరుని గురు వసికీంచు కొనిన! 


చిత చిత గాధల వినివించుచు 
సుపసన్నుగా నిను గావించుచు! 
రాతి నాతి మునిపత్నినిగాపంచి 
రమ్యకీ రును నీవలన గొనిన! 
మిథిలకు నడిపించు కొనుచు నిన్ను 
మెజుయు శివధనువు విజివీంచి నాగ 
జనక్‌ సుతీను నీ కివ్పించె నను ఘన 
చారుకీ ర్తి ముని దక్కించు కొనెను! 


41 


...అదుపు 


... అదుపు 


+... అదుపు 


.. సదువు 


థీ రామ న 


వినయమొపు 


నినయ మొప్ప ఠీవిని జనుచున్న 
ఫిరకుమూారులు అరుగో! అరుగో! 


రయమున గాధిసుతుని వెంట నడచేటి 
రామలక్ష శైలులు అరుగో! అరుగో! 
వినయ మొప్ప రీవిని జనుచున్న 
ఏరకుమూారులు అరుగో! అరుగో! ం, వినయ. 


ముద్దుగ కరమున ధనువులు శోభిల్ల 

మూపున అన్ముల పాదులు రాజిల్ల ! 

ర(జిలు కొనన రమణీయము జూచు 

రఘువంశ తిలకులు అరుగో! అరుగో! ... వినయ: 


మాని చెలువు మహిత కథలను వినుచును'! 

మర్మముల నడిగి దెలిసి కొనుచును 

చిటు చెమటలు ము తేములై మెణ యగ 

చెంగున నడచవేటి రాజ కుమారులు! +, +వీనయ. 
ఖలుల రక్క-సుల గర్వము నణచుచు 

కానన మునిజనుల ముద మొందించుచు! 

గాథిసుతుని యా శమము దూరముగ 

గనుగొనుచు మదిని హర్షము నొందెడు. ...వినయ 


42 


చం (వ సుధ 
నివునివిల్లు విణచిన 
శీవుని విల్లు విజిచిన ఘన శ్యామా! 
నీతమ్మను పరిణయము నమ్ము! (లీ రామా! 
వరమాలను వేసి నిన్ని పతిగా 
వరియించెను మా జానకమ్మ తల్లి | 
శివని విల్లు విజిచిన ఘనశ్యామా! 
సీతమ్మను పరిణయమ్ము గమ్ము! (శ్రీరామా! శివుని 
కోటిమన్మథా కార! శూర! నూ 
కోమలాంగి! మంగళ! నీతమ్నును! 
మధుఫర్మ-ము స్వీకరించి వేగమే 
మాధవ! కరమును (హింవుము స్వామి! = ,తివుని 
అభిల జగములకు వెలుగు! పరిపూర్ణ! 
అవనిజ! జనకుని ముద్దుబిడ్డ లన్ని శ్ర! 
సుభద! సుఖద! మా సీతమ్మతల్లి ని 
సుందర! నీ కర్సించెను జసకుడు! ...నినుని 
మంగళసూత్రము గళసీశు గట్టి 
రంగు ముత్యాలు తలం బెలు బోని! 
న_ప్పపదులు వయుమా సరగునను 
సభియ! జానకమ్మ నరస నడువగను! +. .గీవుని' 
ఆదిదంపతులు మో కళాషణము 
అఖిల జగములకు నలరును సుఖములు 
సకల జీవులకు శాంతి సౌఖ్యములు 
సర్వ మంగళములు సమకూరు భరణికి! = ,రివుని: 


శశీ 


వ్‌ రఘురాముని 


శ్రీ రఘు రాముని సుందర రూపము 
చి త్తమునందున నిలపవే! మనసా! 
స పరెవారింలా 
పతిత పావనుని దలప వె మన థి 
లీ రఘు రాముని సుందర రూపము 
“చి త్తమునందున సీలపవే! మనసా! . + శీరఘు 


అజ రు చాదులు ఆగమ వివ్యలు 

అలయక నెవరిని | పస్తుతి 'జేసెనో! 

అణు వణువున యీజగతి నిండినా 

అభి లేశ్వరు డీ కాముని దలపవె! వ్య 


(oo 
౮ 
కర 


సృజన సిపి లయ కారకు డగుచును 

విజయ సిద్దులను నిచ్చువా డగుచు! 

మూలము తానై ము క్‌ి దార 

కాలాతీతుని కథను స్మగంప వె! ..శ్రీరఘు 
వేజెడివారల విడువక (బో చెడు 

నిభుడని తలచుచు వరుస భజింవుచు! 
జో్యోతిరూపుడని (పీతిని పూజించి 

జ్యోతిని గలియగ జాగృతి పడ వె! స కీరఘు 


డ్తీర 


చం (వ సు .థ 


కరుణా కరఃడగు 


కరుణాకరుడగు (శీ రాములవారి 
శథలనెవుడు మది మటువకె మనసా! 


నిండుభ క్తితో పీ రాజనముల 

దిలుపవె పూస్టనిడు మది నెప్పుడు! 
కరుణాకరుడ గు శీ రాముల నారి 
కథలనెవుడు మది మటువఐశే మనసా! 


చక్కగ సీతమ్మ (పేకగ నిలుచుండి 
చిక్కని భ_క్రిని చక్కని సౌమ్మి తీ! 
ముక్కు_చు పావని ముందు నిలిచియుండు 
చక్కని రాముని వక్కించుకొన వే! 


త్యాగరాజాదులు భ కికీరనల 
బాగవశము గానించుకున్న స్వామి! 
తెలుగునాట భో చ్చ్మాదిని వెలసిన 
సీయని పేరుల (శీ రామచం దుని! 


కనులానందొ _(గొవులు దొరలగ 
కజుగ వె శ్రీ హీముని ఛ్యానముతో! 
భకి క్రీ ర్తసల భజనలు సలువుచు 
భవజలధిని వే దాటవె! వునసా! 


45 


కరుణా 


. కరుణా 


+. కరుణా 


కరుణా 


కలిసి పొడవె! 


కలిసి పాడవే మనసా! భ కుల 
కమ్మని కృతులను రంజిల్లుచు కాగ! 


ముద్దుగ తంబుర మొటుచు నాడుచు 
మునిజన స్తో తువి పాడ వె! మనసా! 


కలిసిపాడవే మనసా! భక్తుల 
కమ్మని కృతులను రంజిల్లుచు తాగ! +. కలిసీ 


రాగజానము-ల లయతాళ గతుల 

రాజిల్లగ రామ క్రీ ర్రనల బాడుచు! 

విరారిన సద్భక్తి మునుగుచు చేలుచు 

జారక భవజలధి మూటవె కిన్నెరను! కలిసి 


విచ్చిన కంఠమున విముల నాదమున 
అచ్చమైన సద్భ క్త కూడికను! 
స్వచ మొన పదములు జతవేనీన 


నచ్చరితుని స్ట పతిత పావనుని! *..కొలిసి 
చి త్రము శోభిల్ల శ్రీహరి రూపము 

హత్తుకొనునట్లు వర్ణ నల చేసి! 

మత్త చిత్త మాధుర్యము దొరలెడి 

భ_క్షవరుల గేయము లాలవీంపవె కలిసి 


శీర్‌ 


శం (వ నుథ 
తనయుడవై 


శనయుడ వె యల దశరథ రాజుకు 
తరగని ఖ్యాతిని చెచ్చి తిపి! రామ! 


తన సుతుగా నిను చేసికొన రాజు 
తరగని పూజల నెవ్ని జేసనో! 


తవయుడ నె యల ధశరథ రాజుకు 
తరగని ఖ్యాతిని 'జెచ్చితిఏ! ..-తేనయు 


“రామా!” యని ముద్దిడుకొని రఘుకుల 

సోమా! యని కౌగలించు కొనుచును! 

వ వాక్యముల పాంగ పొరలి యా 

(పేమ జూప నెట్టి తపము జేసెనో! ..తేనయు 


శిక వరములకు మది కలగి చెదిరి 

కాల్యలు కన్నీరు తొణికి దురపిల్తి ! 

ధరణి కొరిగి యసువుు నొడిలె రాజు 

తనయుడై న నీపై యెట్టి విరహమో! ..,.తనయు 


నిను గానక మది తాప మణప లేక 

నిన్నే స్మరించి యసువు లొదిల రాజు! 

నీపె గల యను రాగ మెట్టిదో! 

సీరజనయన! నీ కృపారసిమే గద! .ఒతేనయు 


త్త? 


శీ) రామ 


అల భరతునిదే 


అల భరతునిచే భాగ్యము! భాగ్యము! 
ఆచరించినా పుణ్యము లెట్టివో! 


భవుని విల్లు విజేచిన భగవంతుని 
కరవు (ప్రేమలను జూజలు గొనిన! 


అల భరతునిచే భాగ్యము! భాగ్యము! 
_ ఆచరించినా పుణ్యము లెట్టివో! 


అన్న యెడల తన భక్తిని సూచించి 
అఖిల జనుల కాదర్శము తా నగుచు! 
మన్నన బొందిన మహీ తాత్సకుడు 
కన్న తల్లి దుర్చోధల నిరసించిన! 


రాజ్య కాంక్ష మది లేదని బలుకుచు 
రామునితో తన జీవిత మనుచును! 

కాన శేగి స్ట రామ చరణముల 
కనలుచు నొరుగుచు కై మోడ్పు లిడెడు! 


రాము నాజ్ఞ శిరమున వహీంచి 
రమ్య పాదుకల శీరమున ధరియించి 
సింహాసనమున జేర్చి పూజించి 
వేసె ష్‌. “సవారి భక్తునిగ 


48 


అల 


కళ + అల? 


చిథి + ఆల. 


చ 0 (వ సు థ్‌ 
భ క్రమందార ! 


భక్త కమందార! పరమ పురుష! యని 
Pern నిను వేడుకొంటి రా! 


వలుక వేమిరా! నిండిన దయతో 
చిలుక వేమి కృప శ్రీ, రఘుపీరా! 


భ క్షమండార! పరమ పురువయని 
పలుమాటులు నిను వేడుకొంటి రా! భక్‌ 
లీ) 


వెన్న పూన వంటి మనసు వాడవని 

కన్నతల్లి (పేమ కలవానననుచు 

విన్నపముల నే నన్ని నేతు రా? 

వినవు కనను! దయ జూపవేలనో! భక 


ఎన్ని జన్న్మలై సగాని పోనీ 

నిన్నే పతిగా భావింపుచుందును! 

కన్నులలో దాచుకుందును రామా! 

సన్ను తులతోడ భక్తి నేయుదును! భక్త 


మససునందు విను నిలిపి ఓదురుగా 

మానని భక్తి వి ఛజి.తును స్వామి! 
జ్యోతి జో్యూతిలో కలుపగ దలచుచు 
చూచుచుంటి (ప్రభు! నీదు రాకకై భక్త 


4 49 


శీ రామ 


ఎ రరాపముం 


వరూపము గల వాడవనుచు నిను 
ఎందు నెవకుదును శ్రీ రామా! 


వనామము గలవాడ వనుచు నిను 
వమని విలుతును రా నా స్వామి! 
వరూపము కల వాడవనుచు నిను 
ఎందు వెవకుదును క్రీ రామా! ,..వరూపము 


ఎందు వెదకినా అంబే గలడని 
ఇందవైరి సుతుడు తెలుపగ లేదా? 
అన్ని రూపముల నలరి యుందువని 


అజ సురాధిపులు బొగడగ తేడా? ,..వరూపము 
మత్యము ముదలుగ మనుజువణుకు గల 

మహనీయ రూపము లీవే గాదా? 

రామకృమ్ల! గోవింద! గోపాల! 

రమ్య నామములు నీవే గావా? =. ,చరూపము 


అఖిల దేవతలు నీ రూపము శే 

అఖిల నామములు నీవేగాదా? 

శనుల దోచు నీ బోంతి స్వరూపము 

శరుణాకర! రామ! యనుచుంటిని! *,,వరూపము 


క్‌0 


కనుగొనుమని 


కనుగొనుమని నిను డయగొని రముని 
క్షరుణనేలు కొమ్మంటిని రామూ! 


కబురంపవీన యా పలుకు లన్ని యును 
కాని మాటలే ఆయెగదా! రానూ! 


శేనుగొనువముని నిను దయగొని రమ్మని 
కరుణ నేలు కొమ్మంటిని రామా! కను 


నామది కోరిక తేట తెల్ల ముగ 

వలినాక్ష నీతమ్మకు -జెలివితి! 

ఏకాంతము నా మనవి విసివీంచి 

వడుగడగ విభుజేయ మనుచును! +... కను 


పవన సుతుడు పావనితో జేరి 
పాంజలితో వినతిని వినికించితి! 
రామానుజుడు లక్ష్మణు నగు (మొక్కి. 


రయమున నా మొజు వినివింపు మంటిని! క క్‌ను 
ఎవరు దెలుప లేవ పభు! నొ మొణలను 
వకాంతమునందువినివీంప మంటి! 

పరులనమి మోసబోతి నయ్యా! 

ఇరికించి నీవె! దయను జూచిగావు! కను 


ర్‌] 


స్ట రామ 
ఊడిగవుం 


ఉఊడిగము నేయించుకొనుము రామ! 
ఉందు నీను వాకిట సను దలచుచు! 


దాసునిగా వయజూడు మింతె నన్ను 
దాశరధి. గోరమ మటి యేమి సిన్ను! 
ఉొడిగము నేయించుకొనుము రామ! 
ఉందు సీదు వాకిట నిను వలచుచు! ..డహౌడిగము 


(పొద్దున కేచీ తంబుర విరాటుచు 

ముద్దుగ నీ కీ రనలను బాడుదు 

సుద్దుగ మేలుకొలుపులను నిను జేవీ 

పద్దుగ భక్తిని యర్చనలు సేతు! +, , జోడిగము 
వన్నెల పూచిగురు లొరునను వేర్చుదు 

"వెజయంతి గూర్చి న్‌ కర్పింతును! 

వింజావురల ఏచుదును ముదమునను 
"వేయికనుల నిను దర్శించు చుందును! ...ఉఊడిగము 
పరమభక్ర్తులకు వందనముచేని 

పాదభూళి నీరముసను ధరింతును! 

సీ నామగుణములను మడి వఎచుచు 

నిరతము నీ ధూల కదురు జూతు స్వామి! 


శీలి 


నా అంటి ముందాడుకోరా ! 


నాయింటి ముంచాడు కోరా! నా రమణ! 
నాయింటీ ముందాడు కోరా! 


దశరథుని యింటిలో తప్పటడుగుల తోడ 
దాగుడుల సొడినటు లాడుకో రా స్వామి! 


నాయింటి ముందాడు కోరా! నా రమణ! 
చాయింటి ముందాడు కోరా! + ంనొాయింటి 


చందురుని రమ్మనుచు 
అందాలు కురియు నీ 
వలనాటి రామునిగ ఆడుకోరా యెదుట, ,, నాయింటి 


తోడి బాలుర తోడ 
తూలి గంతులు వైచి 
చెదురు ముంగురు! తో చేరరా! నా యొడిీని! 


బంతి చేబటుకోని 

(A) 
చాలకులతో నాడి 
నవ్వులను వెవజల్సి నన్ను వులకింపరా! ,,.నౌయింటి 
చిన్నారి నడలతో 
పొన్నారి పలుకులను 
అ లిబిల్లాడుచును నలరింపరా స్వామి ! ,, ,నొయింటి 


ర్‌లీ 


వారధి గట్టిన 


వారథి గట్టిన వసుధేశ్వరునికి 
వందసము సేయవే! మవసా! 


ఆదరించి యల రక్క_సు తమ్ముని 
అండ నిచ్చి దయతో కాపాడిన! 


వారథి గట్టిన వసుధేశ్వరునికి 
వందనము సేయవే! మనసా! 


ఉడుతె భకి మది మెచి | పేమతో 
ee db 
ఉద్దరిం చె నిజ కరమున లాలించి! 
వారధి మద మడది శెొర్యము జూవీంచి 
వరి లగ జూ చెను క వపిపీరుల ! 
పుయా 


మాని శాపము పోగొట్టి వేగ 
మానిని సహల్య పతిని జేర్చిన! 
కరుణాకరుడు సుగుణ థాముడై న 
కలిపాపహరుని రాముని స్మరింవు! 


శాలను నావలు చేసి రాజిల్లు 
రామనామము మహిమను మదిని ఇలిసి! 
ఇహపర సుఖముల దలపవే! మనసా! 
ఈ డేర్చుకొన వె! చిరకోరిక వేగ! 


ఫ్ట్‌ 


Or = వార! 


తర! 


క టైం. 


= వార 


వారధి గట్టిన 


వారథి గట్టిన వసుభేశ్వరునికి 
వందవము సయ వే! సా! 


ఆదరించి యల రక్క_సు తమ్ముని 
అండ నిచ్చి దయతో కాపాడిన! 


వారథి గట్టిన వసుభేశ్వరునికి 
వందనము సునీ! oe , , వారథి 


ఉడుకె భక్షి మది మెచ్చి | పేమతో 

ఉద్దరిం చె నిజ కరమున లాలించి! 

వారథి మవ మడది కౌర్నము జూవించి 

వర్ణ్థిల్లగ జూ చెను కవీఏరుల ! ...నారత్సి 


మాని శాపము పోగొట్టి వేగ 

మానిని ఇహాల్య పతిని చేర్చిన! 

కరుణాకరుడు సుగుణ భాముడై న 

కోలిపాపవారుని రాముని న్మరింవు! , =, వారధి 


శాలను నావలు చేసి 'రాజిల్లు 

రామనామ మహిమను మదిని ెలిసి! 

ఇహపర సుఖముల దలపవే! మనసా! 

ఈ డేర్చుకొన వె! చిరకోరిక ేగ! =, +, వారధి 


ర్‌ 


చం (ద సుభ 
కవినరులను 


శవివరులను కవీ వరులను 
గాచిన శ్రీ రామచం ద ! 


కరుణతోడ నీ భ కుని 
గావరాద! కనికరించి! 


కవివరులను కొసి వరులను 
గాచిన శ్రీ రామచం వ! ...కవీ 


నిగమాగమాది ళా,న్రముల కెల్ల 

సీవేగద రామ! ఆధార భూతివి! 

నిత్య నిరంజనుడ వై వెలుగుచును 

సత్య పధను చూవించే వాడవు! కవి 


సజ్జన మానస సరోవర కమల! 
జ 
సంగీత గేయ నృత్య విియ మానస! 
ఇహపరములకును నీవ శరణము! 
ఇందుధర వాన వాడి సురచేవిత! కవి 


తీయని నీ నామ రుచులను (గోలి 

తీయని కోర్కెలు పొందిరి సుజనులు! 

నన్ను గూడ నీ కరుణను లాలించి 

నాథ! నా సొవ దరిజేర్న వయ్య | +. కవి 


ఫీస్‌ 


వ రామ 
గుహుడెంత ధన్వ్యుడో ! 


ఆగుహుకెంత ధన్యుడో గదా! 
ఆమవహోమసహూ జెంత ధన్యుడో! 


శృంగ బేరి పురమున (శీ రామచం దుని 
రీంఛుప తరు నీడ వేంచేయ చేసిన! 


ఆగునుడెంత ధన్యుడో గదా! 
ఆ వముహోామహు చెంత ధమ్యుడో! ఎంంఅఆగుపూాు 


కంనమూూల ఫలముల నిచ్చి కి 

గాఢస్నేవా గారవముబను బొంది 

తేతపచికల నేలపఅచి స్వామికి 

లీలశయ్య నకురించిన ధన్యుడు! 94 గువాం 


పదములను గడిగి గాని పరమభ క్షి 

పడవ నెక్కించు కొచనని భీప్మీంచి 

భాగీరథి జలముల (శీపదములు 

భక్తిని గడిగిన పరమ భాగవతుడు! ...ఆ గువాం 
సురనదిని పడవ నడిపి తీరమును 

సుఖమున వీ తారాముల వరి జేర్చి 

మనసార స్వామి కాగిలిని బొంది 

మన్నన లందిన గుహుడెంత ధన్యుడో! ...ఆ గుహూ 


ల్‌ 


నీ సుందర పద 


వే సుందర పద కమలములను మది 
నిరతము నేవింతునురా! రామా! 


కన్న వాడవని నెబునమ్మితిని 
కనుల కగపడ రావా! స్వామిా! 


నీ సుందర పవ కమలములను ముది 
విరతము నేవింతునురా! రానూ! నీ సుందర 


జంటపిడివా పెంటి వోలెచే 

కంట సీరొలుకు చుంటిని రామా! 

మింటీనుండి చూచేన్రు జాలిగా 

వెంట నను జేర్చి చింత దీర్చ రా! ఏ సుందర 


సీవేతోడని నీవే సీకని 

నీవే దిక్కుని నెజు నమ్మితిరా! 

ముక్తినిచ్చి నను వరాలమందు కలివి 

ముద్దు దీర్చారా! శ్రీ రఘుపీ రా! ...నీ సుందర 


అజ రు చావులు ఆడి చేనతలు 

అండ వీ వనుచు నర్థింతురు గద! 

మోవా వారిధిపి మునిగిన నౌకను 

'మోవ! ఆనంద! దరిజేర్ప వయ్య! ...నసీ సుందర 


ర్‌? 


తే రామ 
ఆ పదములనే 


ఆపవములనే నే వూజింతును! 
ఆచకణముతే నే నేవింతును! 


ఆది చేవతలు అఖిల భూతములు 
ఆత్మను భజించు ఆ కమలములను;: 


ఆపడముల నే నే పూజింతును! 
“ఆచరణము లే నే నేవింతును! +: ఆపద 


భరతుడు మొక్కిన పావన (పదములు 

పావని భజించు మోక్షదాయినులు! 

మని శాపమును వారించి మందువ లె 

ముని వనిత శాపమును హారియించిప! ఎం ఆపద 


శబరి భజించిన చక్కని పదములు 
గంగ జనించిన గౌరవ (పవములు 
అఖిల సురమునులు ఆత్మ భజించే 
అక్షయ సిరులిచ్చు ఆ రామ పదములు =, ,అపదటః 


మున్నా శమములు ముదముగ నడచిన 
పుణ్య (పదములు పూర కమలములు 
శాం 
మనసున నిలిపి మానము డాలీ 
మాధవ! సేవింతు! ఆ వుణ్య నిధులను! +... ఆపద: 


క్‌రి 


పుణ్య 


గంగా 


పుణ్య 


గంగా 


పుణ్య 


గంగా 


చ౦ వ 


పుణ్య సలిల 


సలిల గోదావరి పూర్వ పుణ్య మెట్టిదో! 


యమునలకు తేని గారవములు అబ్బ నహోో! 


సర్వ భూతమయుడు దయుడు 
పొద స్పర లను బొందుచు 
పల్లవించె స్టీం శోభను! 


సలిల నోడావరి పూర్వ వుణ్య మెట్టిదో ! 
యమునలకు ేని గారపములు అబ్బేనహో! 


శీరమందు పర్ణ క టిని 
తీర్చి పూల ఫీణాలతో! 
అ లోక విభుడు (పభువ్ర 
ఆ శయించే గోడారిసి! 


సలిల గోదావరి పూర్వ భుణ్య మెట్టిదో! 
యమునలకు వేని గారవములు అబ్బెనహో! 


అరాంగిని నీ జాసకీ 
అనుజుడు సౌమి తి గాడీ 
అలల తెరల గోదావరి 
అందాలను దర్శించెను 


59 


సుధ 


"పుణ్య 


గంగా 


“వుణ్య 


గంగా 


నలిల గోడావరి పూర్వ పుణ్య మెట్టిదో! 
యములకు లేని గొరవములు అబ్బెనహో! 

వహాంన చ చక ఇ వాక్‌ ధ్వనులు 

వంశ గాసములు దొపగ! 

చిటుగాలుల చిబుతరగల 

చిద్విలానములు గాంచెను! , =. పుణ్య 
సలిల గోదాపరి పూర్ణ వుణ్య మెట్టిదో! 
యమునలకు లేని గారవములు అబ్బెనహో! 

కష్టములను ఆదుకున్న 

కరుణామయి గోదావరి 


రాము విభుని వయ నందిన 
రమ్య సరిత గోదావరి! .++వుణ్య 


'వుణ్య సలిల గోచావరి పూర్వ పుణ్య మెట్టిదో! 
“గంగా యమునలకు చేని గారవములు అబ్బెనహో! 


60 


చం (వ సు ఎటు 
భదాచణముంన 


భ్యదాచలమున నెలసీన (శ్రీ రామ 
భద! మమ్ములను వయజూడు స్వామి! 


ఛదములను బావీ మా యందున 
సద్దుణములను వెలయించి (బోవ! 


భ్యదాచలమున వెలసీన శ్రీ, రామ 
భద! మమ్ములను దయజూాడు స్వామి! ==. భదా 


లవేల్పు వనుచు నిన్నెంతో బాగ 
తలచుచు |మొక్కు_చు నాడుచు బాడుచు! 
మనసార తెలుగులు థ్యానింతురయ్య! 
మవన జనక! మా మావి వినవయ్య! ,..భ్మదా' 


తెలుగుల నేలకు నివధిపతివి గావా? 

తీయని తెలుగున నీ పాటలు లేవా? 

త్యాగ రాజాదులు నీ భక్తులుగా రా? 

తగ తెలుగు జనులది నీ మతము గాదా? ,.భధా: 
పొడిపంటలను భాగ్య చేవతగ దీర్చి 

బంగరు భూమిగ పాలింపు తెలుగమ్మను! 

నిరతము నిను దలచు సీతి నీలముల నిచి 

స్‌ చలని దీవెనల తెలుగులను కరుణించు =. భ్యదా' 


61 


శ్రీ) రామ 


కువలయ 


కువలయ భాౌండము వాపగా జేయు 
కుటిల చాననుని జీల్చితిఏ్‌! రామ! 


(కోడ రూపమును డాల్మి థర్మి తిని 
కార్మి (బోచినా విభుడవు రామా! 


కువలయ భాండము చాపగా జేయు 
కుటిల దానవుని జీల్చితిప్‌! రామ! ,.,కువలయ 


భువి దివి సంత జయించి బలముతో 
భూమిసురుల మానుల మాధించుచు 
క ల ఓ 
వుడమి తల్లడీల పార ణ్యాతు డల 
భూమిని బాపగ చుట్ట చలంగను! 


ఆడివరావా రూపమును ధరించి 

ఆవతరించితివి జగతిని గావగ! 

ఒక దంష్ట్రను ధరణిని ధరియించి 

ఒక కోరను అసురను గూల్చితిఏ! =, కువలయ 


సాధుజనుల దుఃఖములను బాప 

సకల దుర్దనుల బరిహరించుటకు 

ధర్శరక్షణకు అవతారములను 

ఛా తిని సీవే వెలయించుకుందును! ...కువలయ 


62 


బాలుడైన 


'-ఇాలుడై న (పన్లోదుని మొజులను 
-పరికింప లేదగి దయను శ్రీ, రామ? 


(కూరుడై న హీరణ్యకశ్యవుని 
కూల్చగలే దా? నరసింహుడ వై ! 


బాలుడై న _్రహ్తోదుని మొణలను 
“పరికింప తేన) దయను శ్రీరామ! ... బాలు 


హారికీ _ర్హనమే జీవవమనుచును 

హరిగుణ భజనయీ (బ్రగుకు ఫల మనుచు 
పహరియంతట గలవాడని దలచుచు 

హరిలేనిది జగమున లేవనుచును నూలు 


ఎచ్చట వహారియని రక్క_సుడు బలుక 

అచ్చటనే యచన యల (సహ్పోదుడు! 

సంభంబున హరి గలడాయనగా 
కంభంబున నీ వుద్భ ఏంచితివి! పలాలు 


సరసింహుడ వె నానా విధముల 
దివ్య పభలతో తేజరిల్లితివి! 
అసురను శిక్షించి యల ) పహోదుని 
ఆత్నీయుడవై యాదుకొంటిపీ! +. బొలు 


68 


విన్నె నమ్మితి 


నిన్నే నమ్మితి వీరజి నయనా! 
నన్ను (బోవ జాలమేల! క్రీ రామా! 


ఏ తెలికిన దారులలో సకచుచు 
క గీతములను చబాడుచుంటి రా! 


నిన్నే నమ్మితి వ్‌రజనయవా'! 
నన్ను (బోవ జాలమేల! U రామా: నిన్నే. 


“సర్యధర్మముల సరగున విడిచీ 

ఆ, శయింపు నను అంజలి ఘటియించి 

సర్వ పాపములనుండి శెరలీ 

నరగున రశ్లీంతు” నంటివి గవయ్య! ఖజానా 


సీయందే నామనసు నిలికితిని! 
నిన్నే నిరతము పూజించితినీ! 

నీయందే నే భక్తిని సలుపుచు 
సీశే నే యంజలిని ఘటించితి! నిన్నే. 


నీత గీచితిని గిరి తప్పకుమిోా! 
మాట తప్పకను మన్నన చేయము! 
అభయమిచ్చుదాకను వదలను సును! 


64 


సుర సమాజమును 


సుర సమాజమును (బోచుట కొఆకై 
చోద్యముగడ! ప రూపములు! రామ! 


మత్స్య కూర్మ వరాహా సరసీంహా 
మహాము దలను ధరియించితిపి! 


సుర సమాజమును (బోచుట కొట్నకె 
చోద్యముగవ! నీ రూపములు! రామ! సుర 


వామనరూపము నెత్తి వటువ వై 
కామితముల పూరింప ేవతల! 
బలిని ధర్న తి (తిపావము ౬ర్థించి 
పంవీతి వసురను పాతాళమునకు! +.,గుర 


రావకాదులను బరిమార్చుట కె 

రాముని నె వశరథ తనయుడై 

మనుజ రూపమున రాక్షస మూకను 

మారణమును చేసితివి సురలె ! ...డురో 


సుజన స్నేహ! సుకుమార! మనోహర! 

శుభకర! అనంత! సురుచిరరూ పా! 

నీ అనంత శుభ సుఖ తరంగిణీ! 

నీరధిలో నను జేర్చుకొనుమయ్య! సుర 


ఫ్‌ 65 


స్టీం రామ 
బాత రామచం[ద విభుని 


చాల రామచం వ ఏభుని మనసున 
(బవ్మాముగాగని భజింతు నిరతము! 


చిర కాంక్షల నెజ వేద్పకొందు నే 
సేవించి పదము లా శయించి రాముని! 


కాలరామచం వ విభుని మనసున 
(బవ్మాముగా గని భజింతు నిరతము! తెల 


కౌసల్యాసతి గోటిమాద్దలను డినుచు 

కల కల దశరథ రాజు నొడిలో నవ్వుచు 

పసితనమున ముద్దు చుకాలగటు పసిడి 

పలుకులను పలుకు బాలరామ విభుని దలతు!... తాల 


"తాటక రక్క_సిచి దునిమి ముని సన్నల 
తపసి యాగమును కాపాడ రయమున! 

మారీచాదుల మవ మడగించీ 

మానుల దీవెనల ముద్దుగ గై కొన్న! == కెలి 


సతి అహల్య శాపమును వారించీ 

సఖయ జానకిని పరిణయము నంది! 

పరశురామ ఘన పరళువునొంచీ 

పరమ శుభములను కోనల శే తెచు! అపో లి 


66 


అభిలలోక వాసులకెల్లను 


అభిలలోక వాసుల కెల్లను రామ! 
ఆదర్శములను జూవీతిఏ్‌! 


తం డియాజ్ఞ తగ రాజ్యము నొదిలీ 
తరుల గిరుల నడవుల శేగితిపి! 


అ ఖిలలోక వాసుల కెల్లను రాము! 
ఆదర్శములను జూవితిఏి! 


సవతితల్లి కోరికలను రెంటిని 

స ఫలీకృతము చేయగా వలచి! 

ముని వేవ వృత్తులను స్వీకరించి 

మునుల రక్షించితివి! గాచితివి! +... అఖిల 


దండకవనమున దానవుల చెండి 
తగ గోదావరి తీరమున వసించి! 
అతివ భూజాత జాసకిని గూడీ 
ఆ శమమును నిర్మించు కొంటి వడవుల! +, అఖిల 


మవాయనీత రావణుడు హరింపగ 

మర్మముగా పలవించితివి సతిశై! 

వనగిరుల తి3గి ఛశబరిని (బోచి 

వాలి (దుంచి రవిచాలుని గాచితివి! =, అఖిల 


67 


శీ రామ 


వాలి నొక్క కోట 


వాలినా క్క_ కోలను వధిమించిన 
వసుధేశ్వర! యిదెో వందనం! 


పవనసుతుకు పాడా, శయ మొసగిన 
పావనమూ రీ! అభిపంవనం! 


వాలినొక్క. కోలను వధియించిన 
వసు థెశ్వర యిబె! వందనం! 


అన్న భయముచే యషలు రవి సుతుని 

అభయమిచ్చి యక్కు_న జేర్చితివీ! 

వాలి నణచి సు గీవుని కవులకు 

పాలకునిగ ధర Ea త్రిప్‌! ,, వాలి 


ను దిక దయచేసి హనుముచాదులకు 
ముడిత జనక జను వెవకించితిఏ ! 
వార్షివిదాటీ వరుస రాక్షసుల 
భాంమణచినా భగవంతుడవ్ర! 
పొపుల శిక్షీంప పతితుల రక్షింప 
(ప్రభవించిన అవతార మూ ర్తిప్‌! 


వన దిశలను నను ముట్టకెంచినా 
దారుణ వ్యథలను మట్టగింప రా! 


68 


చం (ద సుళ 
ఎరాహన రావూ! 


మాహాన రామా! ముసనిజస మానస! 
ముద్దుగ నా మొర వినరాదా! 


ఆ రుల జోచే అభిలాండ పతీ! 
ఆనరింప లేవా? నను దయతో! 


మోహన రానూ! మునిజన మానస! 
ముద్దుగ నామొజు వీనరాదా! మోూావాన 


భవబంధములను బంధింపకు రా! 

భ కని నిను శరణంటిని రా! 

ఉచ్చులలోబడి ఉటోవీరి సలుపక 

చిచ్చులో బడిన జీవము నైతిని! ...మోావాన 


అల _చౌపది వలె ఆ ర్థివి బిలిచితి 

ఆదరింపు నా అమృత కలశమా! 

పాలముంచు మటి నీట ముంచు నీ 

పాలబడితి సీ పవముల నమ్మితి! +++. మోాహాన 


కరిని గాచినా కరణామయుడళవ్ర 

శావలేవ! నను నీ కనుసవ్నల 

కాలసర్పమున కాటునొందితిని! 

కరుణామయ! సను కనికరింపరా! 4. మరావాన 


69 


శీ రావు 
అకిల దిశల నిటు 


అఖిల దిశల నిటు నలుముకున్న యీ 

ఆపదాగ్ని నను (భోచు వారెవరు? 
కరుణానిధివని కావ్రమబి రామ! 
కాంక్ష చేసితిని కటుగ వేమిరా? 


అభిల దిశల నిటు నలుముకున్న యీ 
ఆపదానగ్ని సను (బోచు వారెవరు? ॥ అట లఅఖికా! 


సీ వాడను నే గానని కోపమ? 
సీ భక్తుడ నే గానని విరసమ? 
బడ బౌనలమున బడ వె చి సన్ను 
కాధింపవగున?ి శ్రీ రామచం వ! ...అభిల 


అలుముకున్న పెను దావాగ్నులచే 

ఆడుజింకనలె యడలు చుంటిని! 

దూరము వేసిన భారము వేసిన 

(బతుకు బరువు నిటు మోయ లేను శా! +, .తభిల 


అంటిన చిచ్చును నార్పు వారెవరు? 

ఆదరించి ఓదార్చు వారెవరు? 

పంజరమందున చిలుక వోలె నా 

బాధ లెవరు విందురు సీవుగాక! =, అఖిల 


70 


( 


(బతుకు తంబురగ 


[బతుకు తంబురగ మనసు తేగా 
పొడుచుంటి సీ నామము రామా! 


అలల తెరలలో మునుగు నా నాన 
ఆవరించి దరి 'జేక్ప వుంటి రా! 


బతుకు తీంబురగ మనను తీగగా 
పాడుచుంటీ సీ నామము రామా! (బతుకు 


కమ్మని నాదము గద్దద మాయె కు! 

విమల స్వరములు విస్థ ఫతే మాయెను! 

మధురగీతి మది మాయ నూయెను! 

పొటలోని భావము గతి తప్పెను! బతుకు 


తంబుర ధరింప తాపము గలుగును 

తీగ మాటగా సాగు కలవరము! 

మనసు పాటలో మధుకమైన లయ 

మసక మసక యె మదికలతీ నిండునః! (బతుకు 
సీ నాపై గతి మతి త "ప్పెను! 

నిండు వెన్నెలల సిగ ఉను వచమములు 

అకురాలు కాలములో నన్నిటు 

అలసట గూర్చగ న్యాయమా స్వామి! (బతుకు 


71 


శ్ర రామ 
ఆడలెను 


ఆడ లేను! ఇక పాడ లేనురా! 
అభినయ మిక నే చేయ లేవురా! 


నీ వాడించిన యాబల నెలను 
నిండు మనసుతో వేడుక నాడితి! 


అడ లేను! ఇక పాడ లేనురా! 
అభినయ మిక చే చేయ జేనురా! అష్‌ బేను 


ఘల్లు ఘల్లు మన గ్‌ జైల రవళులు 

ఈ ల్లము. వొంగగ కులుకుచు నాడితి! 

మధుర లయలతో మధువులు చిందగ 

తీయని పాటల తీరుగ పాడితి! =, ,ఆడ లేను 


నవరస భావ తరంగము లొలుకగ 

నానా రీతుల అభినయ మొనరించి! 

ఆడించిన ఆటల నే నాడితి! 

పాడించిన పాటు నే పాడీతి! +... ఆడ లేను 


అలసీపోతి నిక ఆడీపాడ నే 

నభినయింప శేనుర! శ్రీ, రామా! 

కరుణగీతి నన్నా వరించినది! 

కంటినీటిలో కజగుచుంటోనీ! ...ఆడలేను 


72 


(శీరామచం[ద 


'శీ/రామచం వ! నీ నాము భజనము 
చిత్తము సుధలను లేల్చును రా! రామ! 


అఖిల చింతలను మావి భావమున 
ఆ త్మా రాముని చూపును రా! 


శీ రామచం[ వ! నీ నామ భజనము 
"చిత్తము సుధలను చేల్పునురా! రాము! 


భవబంధములను బావి సుగతికె 
బాటను జూసే మం,|.తము రా! 
చీకటిదారుల జను య్యా తికులకు 
చిరలక్ష్యములను జేర్చును రా! 


నకల వేదముల సకల శాస్త్రముల 
సారము నీ మృదు నొమము రా! 
సర్వజనుల వాడిలో వెలుగొందే 
సాక్షీ చిడాత్మవు నీ వేరా! 


అఖల లోకముల కాధారుడవు 
అఖిల జీవ్రలం దాత్మగతుండ వ్రు 
ఆశయించితిని నిన్నే వీభునిగ 

ఆదరించి నను (బోవు (శీ రామ! 


78 


ఈ 6 శ్రీరామ 


= శ్రీరామ 


(శీ రామ 


శ్రీరామ 


ఉరుకు 
పరుగు 


ఉరుకు 
కరుగు 


ఉరుకు లెందుకో 


"లెందుకో స్వామిగా! ఇటు నటు 
"లందుకో సార విరా! 


“వెంటనంటు ఈ జంటను చేగౌనక 


ఒంటినె యెటకొ! పోయెదవూ! రామ! 


'లెందుకోస్యా విరా! ఇటు నటు 
"అందుకో స్వామి! 


కొంటినిండ నిను గాంచు కొజుకు మది 
"వెంటనంట కంటికి నగవడవు! 
దాగుడు లాడెదు వర్శన వి్యూయక 
త ల్లడిల్లు నా మనసు గాయపడ! 


సి జ్యోతిని నా జ్యోతి గలుపగా 
కీ రాజ నమును బట్టి నిలువగా! 
వెడలిపోవు నీ నీడల గనుగొని 
సిట్టూరుపులను నిలువున నీరయితి! 


వుట్టిన నాడే చెయి పట్టితి 


వెలుగులో వెలుగు -వెలుగక స 


చేగరక్షీంచు ఆ శిత వరదా! 


జ 


1 


+. కరుకు" 


+. ఉరుకు 


46 , ఉరురు' 


==, టరుకూ 


చం (వ ను థా 
సుధయని 


సుధ యని నమ్మితి రా! పీ నామము రామ! 
సుథయని నమ్మితి రా! 


అఖిల దుఃఖ రోగముల హరించెడీ 
అమృత కలశమని యనుకొంటినిరా! 


సుధయని నమ్మితి రా! సీ నామము రాను! 


తమసుల పిడీ సత్య పథములో 
అమృత ఏచికల నల రారుటకేె ! 
దారి పొడవు నా వాటను సీవగ 
దయను రక్షించి |బోచే తెరవని! సుధ 


జీవన పథమున బెదిరిన మనసును 

ఆపద లన్నిటి యావల తొలగించి 

సత్య సంకల్ప మౌర్షము లన్నింటి 
సాధించే సాధనముగ నమ్మితి! ...నుధ 
వింధ్య హిమాచలములకన్న ఘనము! 

సంభ్యారుణ కాంతుల సుందరము! 

శాశ్య్యతమగు సొనమును నొనంగి 

సత్య పథము జేర్పును సీ మంత్రము! సుధ 


75 


శ్రీ) రామ 
లల! 


రారా! వశరథనందనా! రారా శ్రీరఘువీ రా! 
రారా! నీతారమణా! రారా! నా వృవయయెశ్య శా! 


దిక్కు. లేవివాడని మది భావించి 
దీవముగా జూడకు దయమాలి! 
చిక్కియుంటి నీ భ కి బంధముల 
కక్క_న మేలర కరుణింపకుండగ! 


“రారా! వశరధనందనా! రారా శ్రీరఘుపీరా! 
రారా! నీతారమణా! రారా! నా హృవయేక్య రా! 


జన్మ జన్మముల కర్మముల శ్రూవ్సీ 
చేర్చుకొనుము స్‌ దివ్య కాంతులను 
చెన్నుగ నీ పాద నేవల జేసవ 
పన్నుగ నిటురార! పతిత పావనా! 
“రారా! వశరధనందనా! రారా శ్రీరఘుఏ రా! 
రారా! నీతారమణా! రారా! నా హృదయేశ్వ రా! 
నిన్నువప్ప వేరెవరిని మనసున 
సన్ను తింవనని తెలియదా స్వామి? 


విన్నవించు నా చిన్ని కోరికను 
మన్నన నేయుము! భ్యద్యాదివాసా! 


76 


చం (వ సు థు 
మనసు విజిగి 


మనసు విరిగి వే రవ్వలాయె। రామ! 
మతి మటి నిన దయ వేక జూాలరా! 


అష్టకష్టముల అటు నిటు జతకూర్చి 
అరల న్యాయమా! రామ! 


మనసు వికిగి వే రవ్వలాయె! రామ! 
మజి నముటి నిను దయ వేడజూలరా! మనసు? 


కష్టసుఖము లను కావడి నె త్రీ 

మిట్ట పల్ల ముల తిప్ప చుంటేపీ! 

అడుగడుగున చేదనలను సమకూరి 

ఆ_ర్రనావముల నను ముంచితిపీ! =, మనసు. 


కూ రమృగములు కుటిల రక్క-సులు 
వేధించుచు వే వేల బాధలను! 
1 చారి కడ్డ మె దయలేకను నా 

జీవన ధనమును జీల్చ నిలిచిర్‌! ...మనసు- 
నా జీవములను ౧ కొనమంటిని! 

నా పెన్ని ధులను సీకే నంటిన! 

సలుగురిలో నిటు లవనూనింపగ 

నాథ! తగుస! యిటు! శ్రీజగదీశ్వర! మనసు 


77 


జీ రామ 


వితారాములు 


సీతారాములు శ్రీ వీఠముడు 

చెలగిన యయోధ్య ధన్యము! 
వాసిగ లక్ష్మణ భరత శ తుఘ్మ్న 
పరమ బుషులు పొవనితో గూడిన! 


సీతారాములు శ్రీవీళముపె 


చెలగిప అయాధ్య ధన్యము! 


అంగద జాంబవంతాది కపులతో 
రంగుగ విభీవణాదులను గూడి! 
సకలలోక వాసులు తిలకింపగ 

స్మా మాటుగ వీళఠమున నెలకొన్న! 


మునుల కోరికల పీరి, కానలను 
మోవమంవ వనుజుల దునుమాడి 
సురలు భూసురులు పూవ్రలు జల్లగ 
పుడమి జనులు సుఖసౌఖ్యములందిన! 


సర్వమంగళ ములను శవి చూచిన 
సర్వజనులు సుఖముల నలరారిన! 
యుగయుగాల మనుజుల మది నిలిచిన 
య యల ! 
జగజగాల వుణ్య స్థల మయోధ్య! 


78 


నీతా 


హారతి 


“అలరకియిచు* నా పహోరతి 7 కొని 
ఆ నందింవుము రఘువీరా! 


అనుజులు పావని అతివ జానకమ్మ! 
అఖిల లోకవాసులు సేవింపగ! 


“ఆవందింపుము రఘువీరా! 


నీది సంపవలను 

చిర సౌఖ్యములను 

లి | 
స్థిరముగా నిచ్చి బోవు భారతిని 


అప? 
లఖిల సంపదలు 
నిలె ఫ్రములై ధర నిలువ దీవించు! 


ధర్మ మోక్ష కా 
రు ౬ 
ధరణి జనుల కరుణింపుము దయతో! 


చీియనంత గుణ 
భూపములకు నిచే!: 
చిత్యమంగళ ము! శుభవహాోరతులి వే! 


79 


,..అీలరి 


+ అలరి 


= ఎ + లఅలరి 


+... అలరి 





జి నాగయ్య, M,Sc., B.A. B.Ed. 


